పూజా ఐధానము 


శ్రీ వీరభద్ర పళ్లెం, లేక ఆరాధన చేయుటకు సంకల్పించు 
వారు మొదలు దంపతీయుక్తముగ మాహేశ్వరుల యధాశక్తి 
నియమించుకొని, ప్రాతః కాలమందు లేచి, స్నాన నంధ్యా 
ద్యనుష్టానములు పూర్తిచేసుకొని, గృహమునకు ఈశాన్య దిగ్భాగమున 
గాని, తూర్పు ఉత్తరములందు గాని మంటపము నిర్మించి, 
మంటపమునకు 12 స్థంభములుగాని లేక నాలుగు స్థంభములతో 
నాలుగువైపుల, మూడు హస్తముల వెడల్పుతో ఐదు హస్తముల 
ఎత్తుతో నిర్మించి, అలంకారము చేసి, అందు 5 శేర్త బియ్యము 
తెల్లని వస్తముపైపోసి, (వస్త్రము మూడు గజములుండవలెను.) 
మూడు మడతలుగాబజచి పైన బియ్యము, రెండవవరునలో 
నవధాన్యములు, మూడవవరుసలో అర్ధశేరు తక్కువ గాకుండా 
నువ్వులుపోసి ఆపైన సువర్ణ రజితాదికలశం బియ్యంతో నింపిబెట్టి 
వళ్లైరంలో ఒక ప్రక్క భద్రకాళీ వీరభద్ర ప్రతిమలు నువర్ణ 
రజితాదులచే మూడు తులములకు తక్కవలేకుండ అధవ యధాశక్తి 
చేయించవలెను. విభూతివండు కొంతమంది పెట్టుదురు. 
మంటవంలో గౌరీలతా లింగమండలం లేక వారి ఆచార 
సాంప్రదాయానుసారం ముగ్గు పెట్టవలెను. మంటపంలేకున్న ఒక 
గద్దెపీఠయైనా కావలెను. అందు రెండు కత్తులలంకరించి కంకణం 
కట్టి పెట్టవలెను. మంటపమునకు ఉత్తర దిగ్భాగమున రెండు 
(కంచుళ్లు) అనగా మూకుళ్లు పెట్టి 4 వత్తులు వేసి, యుంచవలెను. 


తొలుత సంకల్పము చేయుటకు పూర్వము దీప్తారాధన చేసి 
దంపతులు గణతాంబూలము పట్టవలెను. అనగా పల్లెరములో 
విభూదిపండు తాంబూలము. దక్షిణ తీసికొని నిలువబడి ప్రమధ 
గణముల ధ్యానించి ఆ వళ్లెము దక్షిణ నమీపమందు గల 
మాహేశ్వరుల కొసంగి అనుజ్ఞాతుండై కూర్చుని ఆచమనము 
చేయవలెను. 

సంకల్పము 

సమశ్శంభవేస్వాహా నమశ్శంక రాయస్వాహా, సమాశ్శాం 
తాయస్వాహా అని ముమ్మారు ఆచమనం చేసి, శాశ్విత శివస్టాణో, 
భూతేశ, త్రిపురాంతక, త్రిణయన, శ్రీకంర, కాలాంతక, శర్వ, ఉగ్ర, 
అభవ, భర్గ, భీమ, జగతాంనాధ, అక్షయ, శ్రీవిధె, యీశాన, 
రుద్రయీశ్వర, మహాదేవాయతుభ్యంసమః అని నామములుచ్చరించి, 
భూశుద్ధి “ఉత్తిష్టంతు, భూత పిశాచాః, ఎతేభూమి భారకాః, ఎతేషాం, 
నువిరోదేన; బ్రహ్మ కర్మ సమారభేత్‌. అని అక్షతలు కూర్చున్న చోట 
వేసుకొని” ప్రాణాయామము చేయవలెను. 

ఓం భూః, ఓం బువః, ఓం సువః, ఓం తపః, ఓంగ్‌ం, సత్యం 
ఓం తత్సవితుర్వ రేణ్యం, భర్గోదేవస్య ధీమహీ, దీయో యోవ: 
ప్రచోదయాత్‌; ఓం మాపోజ్యోతీరసోమృతం బ్రహ్మ భూర్చువస్సు 
రాపఓం 

మమ ఉపాత్త దురితక్షయ ద్వారా శ్రీపరమేశ్వర ముద్దిశ్య శ్రీ 
పరమేశ్వర ప్రీత్యర్థం శివ, శివ, శంభోరాజ్జేయ ప్రవర్తమానన్య 





3 


ఆద్యబ్రహ్మణ ద్వితీయ పరార్థే శ్వేత వరాహకల్పే వైవస్వతమ 
న్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే 
మేరోర్టక్షిణదిగ్సాగే శ్రీశ్రైలన్య ఉత్తర దిగ్భాగే కష్టా గోదావర్యోః 
మధ ప్రదేశే స్వ/వసతి గృహే సమస్త దేవతా భక్తమాహేశ్వర 
| గురుచరణ పన్నిధా అస్మాకం సహకుటుంబానాం ....... గోత్రస్య..... 
నామధేయస్య సకల దురితోపశాంత్యర్థం శ్రీ మత్పరబ్రహ్మణః: 
| సచ్చిదానంద స్వరూపస్య నిత్య నిర్మల జ్ఞాన ధ్యానార్చనాదిభిః 
సర్వేషాం భక్తానాం సాలోక్యాది చతుర్విధ మోక్షప్రదాయకస్య సకల 
సురాసుర మునివర సేవితస్య దుష్టహవన శిష్ట పరిపాలన [క్రియా 
యుక్తస్య మమ శరీరావాహిత ప్రయోగిత ప్రతిష్టంభిత దుష్టగ్రహాది 
సర్వవ్యాధి నివారణార్ధం ఉచ్చాట నార్ధం సర్వశతృ సంహరణార్థం 
ధన కనక వస్తు వాహన చత్ర చామరాందోళికాద్యనేకరూప లక్ష్మీ 
ప్రాప్యర్థం అస్మిన్‌గృహే క్షామ చోర అగ్ని మహామార్యాది సర్వారిష్ట 
నిర్మూలనార్ధ సర్వ్యసౌభాగ్య సంపత్రదాతవ్యం పుత్ర పౌత్రాభి 
వృద్యర్భం ఆయుష్యాభి వృత్యర్థం ఆదిత్యాది సర్వేగ్రహోః 
ఎకాదశఫలా వాప్యర్లం శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రేశ్వర దేవతా 
ముద్దిశ్య శ్రీ భద్రకాళి సమేత వీరభద్రేశ్వర దేవతా ప్రియత్యార్ణం 
వీరభద్రారాధనంచ కరిష్యే. ఆదౌ భూభాండ ద్రవ్య స్థలశుద్యర్థం 
స్వస్తి పుణ్యాహవాచనంకరి షే. ప్రధమెనిర్విఘ్న పరిసమాప్యర్థం 
గణాధిపతి పూజాం కరిషే-గణాధిపతిపూజా పుణ్యాహవాచనం 
కృత్యా ? తదనంతరం కంకణానిధారయేత్‌, పశ్చాత్‌. అఖండం 
ప్రజ్యాల్య “ఘృతస్వధారా ఆభిచాకసేమి” అను మంత్రముతో 
ఆవు నెయ్యిగాని తెలముగాని బోసి వెలిగించి అవాహనాద్యుప 
చారములచే బూజింపవలెను. 


4 


మండప పూజాః 
పూర్వద్వారే ఓం శాంతి కళాద్వారాయ నమః వూర్య 
వామశాఖయోః ఓం నందినేనమః ఓం మహాకాళాయ నమః 
మారాండాయనమః సోమాయనమః ఇతి వూరఃదాఃర 
దేవతామావాహ్య, 
దక్షిణ ద్వారే 
ఓం విద్యాకళా ద్వారాయ నమః, దక్షిణ వామ శాఖ యో 
ఓం భృంగినే నమః. ఓం గణపతయే నమః తచ్చాఖ మూలే ఓం 
పర్జన్య ఘటాయ నమః. ఓం నర్మదాయై నమః. ఓం సరస్వతైనమః 
ఇతి దక్షిణద్వారే దేవతామావాహ్య. 
పశ్చిమ ద్వారే 
ఓం నివృత్తి కళా దారాయ నమః, పశ్చిమ శాఖ యోః ఓం 
వృషభాయ నమః. ఓం స్కందాయనమః శాఖ మూలే ఓం భూత 
సంజీవ ఘటాయ నమః అమృత ఘటాయ నమః ఇతి పశ్చిమ 
ద్వారే దేవతా మావాహ్య, 
ఉత్తర ద్వారే 
ఓం ప్రతిష్టాయ నమః ఓం దేవ్యైనమః ఓం చండాయ నమః 
ఉత్తర వామ శాఖయోః ఓం బంధన ఘబాయ నమః. ఓం 
ప్రభాసాయ నమః ఓం అంశు మత్యై నమః 
(ఆని ఆవాహనం చేసి విధి ప్రకారం పూజించి ఆపైన 
అష్టదిక్పాలకులను, నవగ్రహ, దశరుద్రాదుల నావాహనంచేసి 
పూజించి భద్రకాళీ వీరభద్రులకు ప్రాణప్రతిష్ట చేయవలెను. 


ఇస్యు(్రీ భద్రకాళీ సమేత వీరభద్ర దేవతా ప్రాణ ప్రతిష్టా 
మీవో వఎంత్రన్య శరభనాళ్య నద్యోజాత బుషిః, బుగ్వ 
యేజొస్నా,మాధర్యాణ, ఛందాసి, పరాశక్తి దేవతా, హ్రాం బీజం, 
హ్రీం (క్ష, క్రోంకీలకం, మహాప్రాణ వ్రతిష్టావన శిద్యర్డి, 
జమువి గియయోగః. 


ధ్యానం 


శై రుద్రం, రౌద్రావతార. 
పొతవహన నయనం, వ్యోమకేశం, సుదంష్టం, 
ఇ్యామాంగం, భీమరూపం, 
కి ణి కిణి రభసం, జ్వాల మాలా హుతాంగం, 
డఫాూత (పేతాధి నాధం, కనక కలుషితే, 
ఖడ్గ చర్మే వహంతం, వందే లోకైక వీరం, 
భువన మహితం, వీరభద్రం నమామి. 


శొ। నరం, నీలాభ వస్తాం, నర రుధికవసాం, 
వమాథఖస నిర్భిన్న వక్రాం శూలం, కుంతం, రధాంగం, 
వికీ, ముసల, గదా, తోమరం యాద్విశంచ 
శుఖుం, ధ్వజ, హల విలసద్వజ, ఖేటం, 
కూష్టాః భిభ్రాణాం, భఖభీమవేషాం, 
మెషోయతు భువనే, విద్యతే భద్రకాళీ. 








మంత్రం : ఓం వీరభద్రాయు, దక్షనంహరణాయ, 
ఆపదుద్ధరణాయ, ఈశ్వర పుత్రాయ, ప్రళయ కాలాగ్ని రుద్రావ 
తారాయ, నారశింహ సంహరణాయ, ఓం ఫట్‌ స్వాహాల్హలిల, 
లి, లి, లి, ఓం. అఘోర వీరభద్రాయ నమః, ఓం ఫట్‌ స్వాహా. 
(ఆకాశ భైరవ కల్పే) అని ధ్యానించి - వస్త్రం, యజ్ఞోపవీతం, 
భస్మం, గంధం, అక్షతాదులచే ఆరాధించి, సహస్రనామార్చనచేసి, 
బిల్వదళములతో పూజించి, నైవేద్యము పూర్తిచేసి, మంత్రపుష్పము 
పెట్టి. భస్మ ఘుటిక, గుగ్గిలం, అగ్ని వెంటతీసుకొని కత్తిపట్టుకొని, 
పలువురు ముతైదువలు, మాహేశ్వరులతో వీరాంగము వేయుచు 
గ్రామంలో అవనరమాత్ర౦ తిరుగుచు భద్రకాళీ, వీరభద్ర 
దేవాలయమున కేగి, స్వామివారి నారాధించి, పూజించిన వెనుక - 
మంత్రపుష్పంజదివి - అనకట్టుకట్టవలెను. 
ఆనకట్టు (పద్యము) 
సీ. శ్రీ వీరభద్ర, యాశ్రిత జనావన ముద్ర, 
పాపవిశోషు సద్భక్త ప్రోష 
దక్షయాగ విదూర, దానవ సంహార, 
కరవాలహస్త, లోక ప్రశస్త, 
బ్రహ్మాండ దుర్పల, సింహనాద వినోద, 
విఖ్యాత సత్కీర్తి, విమల మూర్తి 
బాణ బాణాసన, పరశు గదా చక్ర, 
ముసల ముద్గర శూల ముఖ్య హస్త. 






















భక్తితోడుత, మాపు పళ్లెంబు బెట్టెద 
బూని యీప్రొద్దు విభూతి విడెము, 
గంధ పుష్వాక్షతల్‌ కడుభక్తి తెస్తిమి, 
కృప యుంచి దేవ సరిగ్రహించి. 
పల్లెంబు చెల్లించు పర్యంతమును మిరు, 
నిజ నివాసంబున, నిలువ వలయు, 
వేట బోవలెనని వేంచేయగా బోకు, 
దండు రాణమునకు, తర్లబోకు, 
పోయిన మీ తండ్రి కాయజహరు యాన, 
మారిన మీయమ్మగారి యాన, 
పరమ విశ్వాస, సద్భక్త, పరులయాన, 
- యనుచు సాష్టాంగ దండంబు అలమర నిడుదు, 
మొక్కు దీరిన ముదమిచ్చు ముదమునొంది( 
భద్రకాళి మనోహర, భవదూర వినుత, 
శతరౌద్ర, కురవి (కొత్తండ) వీరభద్రా. 
ఆనకట్టు పద్యం చదివిన తరువాత యింటికి చేరి, 
ఆస్తమయంకాగానే వీరాంగం, ఖడ్గములు, ప్రభలతో వూరేగుచు 
నారసములు వేసుకొనుచు వీరభద్రస్వామి సన్నిధానమునకరు 
దెంచు నపుడు ఖడ్గములు చదువుచు, 





ఖడ్గములు 
4 
సీ అసురుల వేటాడి-అయోధ్యపురి కేగి 
రఘునాయకుల బట్టి రాచివైచి 
అర్పుల వెలిగెడి, అగ్ని దేవుని బట్టి 
కోరేటి నాలుకల్‌ గోసివేసి 
చెలగి నృశింహుని, చెంపలు వాయించి 
సిగబట్టి బ్రహ్మను సిగ్గుబఅచి 
గొబ్బున యింద్రుని కోపాన దన్నుతే 
అబ్బరోయని కూలె అవని మోద 


తే| గీ! నీదు మహిమంబు వర్ణింప; నెవరి తరము 
వర్ణి తాకార శంభుని వర కుమార 
ప్రళయతల రౌద్ర పరమ కృపాసముద్ర 
వినుత శతరౌద్ర కురవి వీరభద్ర. 


2 
పీ దక్రుడు యజ్ఞంబు దలిపెట్టి నంతనే 
బ్రహ్మదేవుని గుండె, భగ్గుమనియె 
వింటీరా నురలారా విన్నపంబొక్కటి 
కలగంటి యీరాత్రి కల్లగాదు 





మహీ మోద పార్వతి మాయమై చనెనని 
పరమేశ్వరుని వామభాగమునను 
చెమట బుట్టినదాని చెట్రాతిపైనేయ 
వీరన్న బుట్టెైరా విశ్వమునను 
వచ్చెరా వీరన్న గుచ్చెరా చేకత్తి 
చొచ్చె రాజనుల పై చోద్యముగను 
తే॥ గీ; అనుచు నింద్రుండు వచియించె నౌరా దేవ 
భక్త హృత్సంగ భక్తుల ప్రాణ లింగ 
వర్టితాకార శంభుని వర కుమార 
ప్రళయ తలరౌద్ర పరమ కృపాసముద్ర 


వినుత శతరౌద్ర కురవి వీరభద్ర. 


3 
సీ॥ పలక తాటించితే పగిలె భూభాగంబు 

కులగిరి పర్యతాల్‌ క్రుంగె ధరలో 
శూల మెక్కించితే సురల గుండెలు పగిలె 

నింద్రుడు మూర్చిల్లి నేలకొరిగె 
చక్రంబు త్రిప్పితే క్రితి మీద నొరగిరి 

రక్కసుల్‌ మిక్కిలి వక్కలుగను 
మీనంబు వడివేసి మింటిపై జూచితే 

చుక్కలన్నియు రాలె పిక్కటిల్ల 





10 


తే॥ గీ॥ జెర వీరాంగమాడితి వౌర రుద్ర 
వర్ణితాకార శంభుని వర కుమార 
ప్రళయతల రౌద్ర విశ్వకరుణా సముద్ర 
వినుత శతరౌద్ర కురవి వీరభద్ర. 


4 
పెంపైన విభూతి పేరుగొన్నప్పుడే 
నరశింహమూర్తికి నడుము విరిగె 
అడవైన శూలంబు నప్పుడు త్రిప్పితే 
తెల్లని నామంబు నల్లనాయె 
మొలక రుద్రాక్షలు ముఖమున దాల్చితే 


తులసి పేరులు తునాతునకలాయె 
అప్పుడు వీరన్న ఆయుధ మందికే 
పువ్వుల వానలు భువిని గురిసె 


తే॥ గః బెర మించితి వీర ప్రపంచమునను 
వర్ణితాకార శంభుని వర కుమార 
ప్రళయతల రౌద్ర విశ్వకరుణా సముద్ర 
వినుత శతరౌద్ర కురది వీరభద్ర. 
ర్‌ 
సీ॥ ఛేదించి బ్రహ్మతల చేతను బట్టితో 
కోపించి బ్రహ్మాండ కోట్లు చెదర 





ll 


కాలమృత్వ్యువు బట్టి కండలు చండవో 

ఘనమైన మూడు లోకములు బెదర 
తలబడి, పారవా, తన్నవాడాకాల 

రూపించి చంద్రుని రొమ్ము పగుల 
అక్కడి వారిని అదిరించి తోలవా 

రంగార మూలకు, రంగములుగ 


తే॥ గీ; జెర వీరాంగమాడితి వౌర రుద 
వర్ణితాకార శంభుని వరకుమార 
ప్రళయతల రౌద్ర విశ్వకరుణా సముద్ర 
వినుత శతరౌద్ర కురవి వీరభద్ర. 


6 
సీ; శ్రీ మన్మహాదేవ సృష్టి సంరక్షణా 

దక్షా ధ్యరధ్యంసి ధవళవర్డ్ణ 

నంది వాహన మోశ నాగేంద్ర కేయూర 
కందర్ప సంహార కల్పవృక్ష 

కైలాసగిరి వాస కనకాద్రి కోదండ 
కారుణ్య నిజభక్త కవి కుమార 

గంధర్వ గీర్వాణ గరుడ కిన్నెర యక్ష సిద్ధ 
విద్యాధర సేవితాత్మ 





12 























తే॥ గీ; భద్రకాళి మనోహర భవ్య చరిత 
భగ్నలయ కాలరుద్ర కృవాసముద్ర 
వర్ణితాకార శంభుని వరకుమార 
ప్రళయతల రౌద్ర విశ్వకరుణా సముద్ర 
వినుత శతరౌద్ర కురవి వీరభద్ర. 
7 
సీ, గదా శూల చక్రంబు గండ్ర గొడ్డలి విల్లు 
అడిదంబు శూలంబు అంకుశంబు 
పిడివెంపు యుంరూళి, బిరుదు సానాకత్తి . 
బలైంబు, శూలంబు వల్లెత్రాడు 
కొంగవాలపు కత్తి ఘోర బల్లాణంబు 
అంకిణీ సెలకోల అంకుశంబు 
గద బిరుసు చేకత్తి గద్దగోరు కరారి 
సుర లతాడనముల సృక్కబణచి 


తే॥ గీ; మించితివి నీవు వీరప్రపంచమందు 
వర్టితాకార శంభుని వర కుమార 
ప్రభళయతల రౌద్ర విశ్వ కరుణా సముద్ర 
వినుత శతరౌద్ర కురవి వీరభద్ర. 


మత 


8 
సీ కొమరొప్ప బెల్లంబు కొండదేశములోన 
పరగణా కోసూరు పట్టణమున 
సరవితో; శార్వరి సంవత్సరమున 
ఫాల్గుణ మాసాన బహుళమందు 
శుభయోగ మష్టమి శుక్రవారమునాడు 
నుదయాది మిన ముహూర్తమందు 
ఆలోన ముప్పది దినములలోనాడు 
ముద్రాల పాపయ్యముదముతోడ 
తే॥ గీ॥ భక్తి మెప్పించి భక్తులప్రస్తుతించి 
అందెతొడిగించె పాదాన పాందుగాను 
ప్రళయతల రౌద్ర విశ్వకరుణా సముద్ర 
వినుత శతరౌద్ర కురవి వీరభద్ర. 
9 
పచ్చని కురువేరు పైనున్న విభూతి 
వన్నె వస్త్రముచేత వీరపలక 
కుడిచేత నరకంగ పెడిబొబ్బ పెట్టంగ 
దక్తయాగంబెల్ల తల్లడిల్లె 





14 




















దక్రయాగమునకు, దరలుటే చేటని 
మూగిరి దేవతల్‌ మూల మూల 
కోటాన కోట్లను వేట్లుపడ కొట్టంగ 
వరదలై రక్తంబు వాగుబార 


తే॥ గీ1 మించితివి నీవు వీరప్రపంచమందు 
వర్ణితాకార శంభుని వర కుమార 
ప్రళయతల రౌద్ర పరమకృపా సముద్ర 
వినుతశతరౌద్ర కురవి వీరభద్ర. 
వీరాంగము వేయుచు ఊరేగి దేవాలయమునకేగి ఆవాహనా 
ద్యుపచారములతో భద్రకాళీ వీరభద్రుల నారాధించిన వెనుక 
ఆనకట్టు విడుపు పద్యం చదువ వలెను. 
ఆనకట్టు విడుపు పద్యం 
సీ శ్రీ వీరభద్ర, యాశ్రిత జనావనముద్ర, 
భవ్యవైభవ వేష భక్త పోష 
దక్తయాగ విదూర, దానవ సంహార, 
కరవాలహస్త, కర్కశత్రిశాల, 
నేటి ప్రొద్దుటివేళ, నీభక్త వర్యులు, 
నిన్నాన, కట్టున, నియతి నిలిపి, 


15 


పాయసంబులు, కూర గాయలు పచ్చళ్లు, 

పప్పు లప్పడములు, పంచదార, 
చెలువాంద రుచిగల్లు, శిఘణిచారును, మరి 

కందమూలాదులు, కందిపప్పు, 
అమృతామృత ఫలంబు అరిశెలు గారెలు, 

బూరెలు బొబ్బట్లు పుణుకు అమర, 
దండి మరగ మంచిఖండ మండితములు, 

చాల కమ్మదనంబు పాలు పెరుగు, 
సద్యోఘృతంతోడ సామాగ్రిగా, బూని 

పుటికలయందుంచి బూన్కి మోర, 
జంగమ లింగాంగు లంగీకృతంబుగా 

వీరాంగ వేషులు వేడ్క గూడ, 
సంభ్రమంబొలయంగ, శంఖఘంటాధ్వనుల్‌, 

భేరీ రవంబులు భోరు కొలగ, 
యెడనెడ నిల్చుచు, నెడ లేనిదివిటీలు, 

వెలుగంగబొగడుచు వినుతియొసగి, 
పల్లెంబు మోకు నర్పణజేసితిమి దేవ, యందలి, 

యన్నాదు లనుభవించి, 


గీ॥ మించిమాకు ప్రసాదించు, మంచితముగ, 
మొక్కులి డెదముభవ పాశమోచ నీకు, 
భద్రకాళీ మనోహర, భవవిదూర, 
వినుత శతరౌద్ర కురవి వీరభద్రా. 


ఆ తరువాత స్వామివారి ప్రసాదం స్వీకరించి యింటికేగి బంధు 
మిత్రాదులతో ఆరగించవలెను. నిమంత్రిత మాహేశ్వరదంపతుల 
యధాశక్తి దక్షిణ తాంబూలాదులతో సత్కరించి ఆపోశన వేయవలెను. 

సాంప్రదాయముగా అగ్నికుండములు తీయుట కూడా 
ఆచారము కలదు. దేశ సాంప్రదాయములు భిన్నముగానున్నవి 
కొందరు పూర్వ రాత్రి అగ్నికుండములు త్రొక్కుదురు, మరి కొందరు 
వేకువ తెల తెలవారు తుండగా త్రొక్కుదురు, కుండ ప్రమాణం 
21 అడ్నులు, వెడల్పు ౩ వుండును. 

కుండపూజ : బలి హరణ, అష్ట దిగృంధన, అగ్ని స్తంభ 
నాది మంత్రములతో హవిస్సు క్షీరము చల్లుదురు, అగ్నికుండములు 
తాక్కుదురు. 


వర్వేజనామి శుఖినోభవంతు 


మదత అస్తు. 





]7 



























1. వీరభద్ర మంగళహారతి 


ప్రశ్న ః పసుపు కుంకుమతోడ । నొనట బూదియు మెరయ 
పసిడి తల్కులమేల్మి పడతి |! యొక్కడికే ? 
ఉత్తరము ;విషము మెక్కి మరల | వెసబాపు శితికంరు 
బసగాచు వరవీరభద్రు సన్నిధికే;[ మంగళం మంగళం॥ 
మహానుభావ ॥ మంగళం మంగళం 
తలకొప్పు ముడివిప్పి ॥ తలతానమున నొప్పి 
చలివలువతోనేగు చావ ! యెక్కడికే ? 
* మొలకత్తి బిగియించి । తెలిచాపు ధరియించి 
వెలిబూదిదాల్పు వీరన్న సన్నిధికే మంగళం 
ప ః కంకణ మంజీర | కలరవములు మోయ 
గాంధర్వ వీణారవకంకి |! యొక్కడికే ? 
కింకిణిస్వనములు । కైంకర్యములు జేయ 
కింక రావతకురవీశు సన్నిధికే 1 మంగళం॥ 
ప్ర; తాటంక దీధితుల్‌ | తరణికాంతుల వెల్ల 
ధవళాంబరోజ్వల తరుణికి యెక్కడికే ? 
2 ఖట్వాంగతోమర । ఖడ్గపాశాంకుశ 
కరపద్ముడౌ వీరభద్రు సన్నిధికే 1మంగళ0౦॥ 
ప్ర ః నిండువున్నమ చూపు ః మెండుగ ధరియించి 
చండవ్రతాచారోద్దండ ! యెక్కడికే ? 
భండనఘనశుంభ । చృండశౌర్యాస్తవి 
ఖండితారిమండలాండు నన్నిధికే 1 మంగళం! 


(ts 
ot 


th 


CF 


క 


టే 


4 


త. కారనం. వానా. ఎస 


క్‌. 
ఉలి 


Ua 


గ్‌గ్టై 


ఫా 


ప్ర: 


4: 


18 


: కుంభికుంభస్తన | కుంభభారవినమ 


డగు 


Bere |! యంబ |! యెక్కడికే ? 


* కుంభసంభవ భక్త । కుంభోదరప్రమధ 


జంభారిసుర సేవారంభు సన్నిధికే [1 మంగళం॥ 


* విద్రుమాధరిమౌన | ముద్రదాల్సి ధర 


యదవ జను శోభవాద్రి ! యెక్కడికే ? 


; భద్రకాళీశ్వరీ | హృద్రమ్య సుఖశయ్యా 


నిద్రితకాయుడె రుద్ర సన్నిధికే 1మంగళం॥ 
నామస్మరణంబున । ప్రేమరోమాంఛవై 
నీమముతో జను భామ ! యెక్కడికే ? 
కామహా మేఘాభి । శ్యామ గ్రహానిక 

భీమ పాలితలోకస్తోము సన్నిధికే 1 మంగళం॥ 
ఫల పత్ర పువ్వాంబు | పక్యాన్న రసభర 
పాత్ర కేలనుగొను పడతి ! యెక్కడికే ? 


ఏ ఇల కొర్విపట్టణ | నిలయుడై కాళితో 


బలుగరద్దెపై వెలయు భద్రు సన్నిధికే [1మంగళం॥ 

క్షుద్రవాక్కులు మన । శ్చిద్రమని వరవీర 

భదు నెన్నెడి చిన్ముద్ర ! యెక్కడికే ? 

భద్రక్షారాక్షాది ' ముద్రితతనువీర 

భద్ర పోషణ వీరభద్రు నన్నిధికే ॥మంగళం మంగళం॥ 
మహానుభావ మంగళం మంగళం॥ 


19 


శివాపార్వతీ ధవామ హేశ భవాశంకరా [మంగళం 
శివేగోత్రసంభవె సుజన బాంధవే శాంభవి ॥మంగళం॥ 
హరామేరు గిరిధరా కరుణసాగరా పరాత్సరా ॥1మంగళం॥ 
పరేతరాడ్భయ హరేకలుష సంహరే శాంకరీ [మంగళం॥ 
జరామరణ సంహర నీలకంఠ రాజేశ్వరా ॥మంగళం॥। 
పరానందరూప రాజితే రాజ రాజేవ్యరీ [1మంగళం॥ 
జలంధరాసుర బలాపహర శుభ ఫలప్రదాతే [మంగళం॥ 
సలింగ హృదయ స్థలాంచికే బాలలింగ వినుతే ॥మంగళం॥ 


2. మంగళ హారతి 


మంగళమిదే శాంభవ । నగజా కుమారా ॥మంగ॥ 


మంగళారతి దివ్యమాంగళ్య కరచర్య ॥1మంగ॥ 
. వీరావతారమూని । వీతిహోత్రునిగెల్సి 
కాళిగూడిన జగత్కళ్యాణ జయవీర 1మంగ॥ 

. మేఘాభి గుణశ్యామ । మేరుమందర ధామ 
మౌళిస్థగితనోమ । మంగళాంకితనామ ॥మంగ॥ 
. సంజవెళల శక్ర । కంజ భవాదుల 
యంజలిలో పద | కంజము గల దేవ [మంగ 
. తుంబురు నారదుల్‌ |! తంబురమీటగ 
సంబరమందెటి ; యంబర శుభకేశ ॥మంగ॥ 

- వీరభద్రార్పిత ; విలసన్ను తిమాలా 

విద్యోతగళ |! కురః వీశా | విగతపాశ ! ఒమంగళమిదేశాంభవః 





ఆ చాల్ల స. 


20 


3. మంగళహారతులు 


లింగా నీకిదె మంగళం యిష్టలింగా నీకిదె మంగళం 
ప్రాణలింగా నీకిడె మంగళం భావలింగా నీకిదె [మంగళం॥ 
లింగా కరుణాంతరంగా గోరట్టుంగా 

కంధినిషంగా మదిష్ట లింగా! 

సోమా సడద్దుణస్తోమా రణరంగభీమా 

కైలాసధామా మదిష్ట ॥1లి౦0గౌ! 

ఈశా పరమప్రకాశా కాలవినాశ 

సర్వలోకేశా మదిష్ట ॥లీంగా॥ 

రుద్రా కరుణాసముద్రా త్రిభువనభద్రా 

వరవీరభద్రా మదిష్ట ॥లింగా! 

భేశా యీమనిపురీశా శ్రీపార్వతీశా 

హరయగస్త్యేశా మదిష్ట ॥లింగా॥ 

దండీగా ముదిగొండ పాపయదాసు 


on 


రం 


3h 6 6 6 96 తతత TG 53 


ToT? 
గ 


Can ZT» 
రగడ ఈర గ రర గర రగ న క! 


శ్రీ శివపురాణము-ఏద్యకాన్యము 


రచయిత : 


శ్రీ ముదిగొండ వీరయ్యశాస్తిగారు, 


(సుమారు 6000 పద్యములు 


పంచమ ముద్రణము : 
రాయల్‌ 1/8 సైజు - 732 పుటలు 


కవి సమ్రాట్‌ శ్రీ విశ్వనాధ సత్యనారాయణ గారు 
ప్రశంసించిన ఉద్దంథము. 
వెల : రూ. 275/-. పోస్టేజి ప్రత్యేకము 


యంతు మబజ్తాకేచ్నున్ను 
43 వెస్ట్‌ మారేడు పల్లి, రోడ్‌ నెం. 2. 
ఫోన్‌ : 040 - 7802508 


సికింద్రాబాదు - 500 026 





రారాూరాందాలారారారఫవారాయలారారారాయారారలాంారూాయారయారవారూరూరపాయా 
తతత తోం తం తంత FS HS TS తతత 6 He HE SE 6 FC 20 HC a 


22 





TTT TY. CY TY TY TP. TD CTT TD TY. TS TE TY.) wp స 
ttt తలం ttt ttt RA, 
i 
+ 
4+ 
7 
శ 
న్‌ా 


స 
గ 


శ్రీ శైవమహాపీఠము (రిజిష్టర్లు పక్షమున 
ప్రచురింపబడు అధ్యాత్మిక నాంస్క్యృతిక మాస పత్రిక 


+ 


aS 
గ 


విడిప్రతి రు. 6-00 
పోషకులు : రు 216-00 
రాజసోషకులు : రు. 1116-00 


శ్రీ నిర్మల శంకరశాస్త్రి ఆరాధ్యులు 
(శెవ మవాోపీఠాధిపతి 


ఆర్టీ ఆ స్టా స్ట చ tt 


స్కై 
3 


న. 


ks 


LY 
వ 


ఇట 


(రిటైర్డు జిల్లాజడ్డె) స్ట 
ప్రకాశకుడు : న్న 

శ్రీ ములుగు హనుమంతరావు గే 
1-1-419/ఇ/5/1 గాంధినగర్‌, 


Ca Cac TT, CPT,” TP. 


ee రటారఖారాచ భార ారారూరారూా 
లంతా టు ET TP 


RR RRR RR RS RG 
fe she ate te ale te 36 316 te fe 3he te He he 3 


4. 
2 
a; 
4. 
ర్‌ 
6. 
7. 
౭. 
9: 


wh bh ఎమీ అయే Ad ad వావీ వాలీ నాటీ నావీ జాకీ 
(0౦౫౧ రార౮ర మీటగ “40 


AD ASAE AS ADAP ASAP ANAS గ గ 55 6 ఈతి 


అజంతా పబ్లపింగు హౌస్‌ 
అరండల్‌పేట 7వ లైను, గుంటూరు -2. 


ఐక్రమ విజయము 
బొబ్బిలి - బెబ్బులి 
తిక్కన 

రాజరామ మోహనరాయ్‌ 
కదంబము 

భక్త హనుమాన్‌ 
భక్త ప్రహ్లోద 

ఆంధ్ర ప్రతాపము 
అహింసాజ్యోతి 
రామరాయలు 
రుశ్వకవి 





MDP TPT: RRR RR IR I He IR TR IR DR A SIR SIR SIR SUR SE 


క గ గ తంతో 


ADA” 4454, AD నున AD AD 45 4D) 45 4) 


24 














I Se Ae She I SR AER TEES BEDE RE BEBE RE PE Re TRY. 
ధ్‌ (ఘీ 
శ 
స్ట Dr. 1. RAMA KRISHNA శ 
ot Director Chandra Medical & Health Services, స్త 
నే KAKINADA శ 

యే 
న్‌్‌ Former Principal A.L. Govt. Ayurvedic Medical College, స్తు 
ల్‌ WARANGAL # 
శ Former Superintendent Govt. Ayurvedic Hospital, శే 


త 


గో Vijayawada గ్ల 
స ae 
గీ Member of International Society for Health Research sa 


? 


oy 


in Member of International Society of Asian Systems of Medicine, a 
ఫ్‌ NEW YORK సే 
ణీ లలో 
(క! Member of BOS MGR University of Health & Science, (7 
నే CHENNAI స 
a Member of BOS NTR University of Health & Science, (౩ 
3 VIJAYAWADA స్‌ 

} (మ్ల 
టీ Hon. Chairman international Ayurvedic, Katmandu, గ 


pe 


(NEPAL) 


4 








శ Hon. Tec Advisor, Dr. Reddy's Lab. సు 
ఓ. Hon Executive Director Concept Ay. Research Foundation | స్వ 
వే స్‌ 
ణో Residence : 4 
(శ Nagamalli, 23-23-60/A, Majetivari St. స్టే 
ఫ్రే S.N. Puram, VIJAYAWADA -11 be 
స Ph : 532484 గ 
క్ల! ల్‌ 


Oe) 


TET TTA STITT CS, TT Ts 
hes ae sie he she hc 3hc he she he she he మేల షా RR RR ను 


RRS OOD శాం శాం. శాం శ శా 


he 
గరగర 


re ee కీల he he he te we Se er Se he he రీ క ర er 
క క రన క గ న ఈక ఈద క రగ ఆద గ కాన రక 5 క కా 


జంకార వేదం 


వారమాల్హిక మాసపజాక 


వ్యవస్థావక నంపాదకులు : 
శీ డేరంగుల శివరాజు 


యుత్హి గుంటొదతకులు : 


సంవత్సర చందా : రు. 120-00 
జీవిత చందా : రు. 1116-00 
పోషకులు : రు. 10,116-00 


జంకార వేదం మూస ఏక 


6-2-935/2/2, పావగు ప్లాజా ఎదురు రోడ్‌ 
రాజ్‌భవన్‌రోడ్‌, ఖైరతాబాదు, హైదరాబాదు. 


ఎమీ 
తత తతత క తతత SS తతత I TT TG 








27 


రయం tattoo తోం తోం టం తోడ tutotototututotutut 





Bass, he he $e : 


Hee fe te fe fe fe He Se 


Sri P. Prasad Reddy 


Dealer 


వటట 


క 


రిల 


i] PRESTOLITE BATTERIES, 


BATTERY CORNER 


6-3-851/B, Dharam Karam Road Junction 
Ameerpet, HYDERABAD - 16. 


పంక 


ర్ట 


) Me te te he She le le fe Sle she he he he fe 38 


టలు లేనే నేనేం 








చెన్స్నమల్తిఖార్తున న్వామివాల 
కల్యాణ మటోకీత్సతు ఆహ్వానము 


భక్త మహాశయులకు మనవి 


స్వస్తిశ్రీ చాంద్రమాన శ్రీ చైత్ర శుద్ద ఏకాదశి 
పంచాహ్నికముగా ఎలకుర్రులో శివలోక 
కాశీనాధుని చినవీరనారాధ్యుల మహోదయుల చే 
1760 సం॥లో నిర్మించబడిన దేవాలయములో 
కళ్యాణ మహోత్సవములు జరుపబడును. 
న్వామివారి సేవలో 
శివశ్రీ కాశీనాధుని నాగేశ్వరరావు 
ఈ కార్యక్రమములో “లింగధారణ" ఉచితముగా: 
శివశ్రీ ముదిగొండ మృత్యుంజయ అయ్యువార్లచే 
జరుపబడును 





ఈ ఐదు రోజులు భక్తులకు ఉచిత భోజన వసతి కలదు. 


Kk 


Kk 


PEERLESS ETE TELE T సాయి సస స సా స్తా సా 


) 
శ 


